కళ్యాణ వీణ (వాణి) 


సృష్టిలో దాంపత్యం అపూర్వమైంది. జీవరాశులందరికీసమానంగా 
వర్తిస్తుంది. భారతీయ ఆర్షధర్మము ఒక ప్రత్యేక సంస్కారం. జీవితం 
సుఖశాంతులతో వర్ణిల్లడానికి యిది ఎంతో దోహదం గావిస్తుంది. 


ప్రతి మనిషి పుట్టువుతోనే మూడు బుణాలతో జన్మిస్తాడు. re) 
బుణాలు ఆతడు తప్పక Sor. 


1. దేవ బుణము : నీరూ-నిప్పు-తన పరిసరాల దేవతలకూ, 
వర్షాలు వర్షించే బుతువులకూ మొదటి బుణము తప్పకుండా తీరాలి. 


2. పిత్రాణము : సకల జీవుల పుట్టుటకు అంకురము దీన్నే ఆ 
దానమని అంటారు. విరాట్‌ పురుషుని భాగాల్లో మనిషి తన బాధ్యతను 
సక్రమరీతిలో నెరవేర్చుకొనాలి. 


8. బుషి బుణము : ఎప్పుడీ సృష్టి ప్రారంభింపబడిందో, సకల 
శాస్త్ర విజ్ఞానులూ తానీవిధంగా జీవించడానికి సకల సుఖ సంతోష 
మార్గాలను చూపించారు. అందుచేత వారలకు బుణపడి ఉన్నాడు. 
అందువలన తానూ విద్యార్జన మొదలైన సాధనాలకు కృషి గావించాలి. 


యిలా మానవుడు మూడు బుణాలు తప్పక తీరాలి. యిందులో 
రెండవది పిత్రా బుణము తీర్చే సంస్కారాన్ని బ్రాయాలి. యీ కానుపించు 
ప్రకృతిని నడిపించడానికి సర్వ జీవురాశులే సాధనా మౌతాయి. యిదంతా 
ప్రకృతే చేస్తుంది. స్రీ పురుషులందున్న పరస్పర ఆకర్షణను పూర్వ మహర్షులు 
వివాహాన్నే “ఒక గంధర్వు” డన్నారు. యీ గంధర్వ శక్తి “సోము”డనే 
(గ్రహాకర్షణ శక్తిపై ఆధారపడింది. యీ సోముడు యీ భూమికి ఉపగ్రహ 


ఇవి పది విధాలు 

1. గుప్త: మాతా పితలు మొదలగువారి సంరక్షణములో నుండటం 
దీనిని గుప్త కన్యగా చెప్పబడుతుంది. 

2. శరీరం మోటు : జుట్టు యెద్దు వంటిది. కనుబొమ్మలు రెండూ 
కలిసి ఉండటం. మగ కంఠధ్వని, నవ్విన నేత్రాలు మూతపడటం 
దుళ్ళీలాదులు కలవారౌతారు. 

8. శరభ : అధిక కామము, సౌందర్యం, పురుషాకర్షణ గల శరీరం 
వేశ్యవలె కానుపించిన కన్య. 

4. వినత : నడదుమువంగుట, వృద్ధవలె నడక గర్భ వ్రాతాదులతో 
అనారోగ్యం గల కన్య. 

5. వికట : బలిష్టముగా, కాకివంటి పిక్కలు, కొంగవంటి కాళ్ళు, 
ఒంటె వంటి కాళ్ళు గలది. యిది ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. 
భర్తకూ-బిడ్డలకూ దూరంగా ఉంటుంది. 

6. మండూషిక : గరుకుతో మృదువుగాని శరీరము గలది. బాగా 
పొట్టిగా మరగుజ్ఞు గల కన్య. 


7. Sn06: ఎన్నో కారణాల వలన తలబోడిగా చేయించుకొన్నది. 


8. సాంకరిక : ఏ జాతో తెలియనిది. అనేక రకాల సంప్ర 
దాయాలున్న యింటిలో పుట్టిన కన్య. 

9. రత : దుష్టాచార గృహమున జన్మించినది. విపరీతమైన కామము 
గలది. చెడ్డ ప్రవర్తన గలది. కామోద్రేకాలను కలిగించు (గ్రంథాలను చదివిన 
కన్య. 

10. పాలి : దాసీ వృత్తికి సంబంధించిన పిల్లలను పెంచటము 
మొదలైన పనులు చేయు కన్య. 


వీరెవరూ వివాహానికీ పనికి రాదని ఆపస్తంభ మహర్షి బ్రాశాడు. 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


mn 


గంధములకు మోహన్‌పబి 


Vw 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


TE 4 S552 వివాహ homie SSS EEEE ] 
చంద్రుని వలన భూమ్మీద జీవులపై వ్యాపించి వయసూ, అందమూ, 
ఆకర్షణ మొదలైన వాటిని కలిగిస్తుంది. 


యీ మనోధర్మాలు ప్రకృతి ద్వారా పరమార్ధాన్ని సాధించడానికి 
మనువూ మొదలైన మహర్షులు సంస్మార మార్గాన్ని చెప్పిన పవిత్ర మహాశక్తే 
వివాహం. సంస్మారం లేని వారికి గంధర్వ శక్తియగు “కామము” బలవంత 
దాంపత్యము వలన రోగాది దుఃఖాదులకు కారణం. యీ గంధర్వ శక్తినే 
“కామము” అన్నారు. మనస్సునకు కామము పడితే చెప్పనలవి కాని 
చెడు జరుగుతుంది. మనవేద మహర్షులు మానవుల దాంపత్యానుభవానికి 
వారిచ్చు బహుమతే కామము. సృష్టి కార్యానికి సంతానమనే దివ్యయజ్ఞ 
కర్మమే కామము. అంతేకాని యింద్రియలోలత్వానికి కారణం కారాదు. 
పూర్వము స్రీ పురుషుల దాంపత్య కర్మ ఒక గొప్ప యాగముగా నుండి 
గ్రహాలు నిర్ణయించే నియమిత కాలములోనే జరిగేది. స్రీ పురుషులు 
స్పేహితుల్లాగ సర్వ కార్యాలూ చేసికొనేవారు. గృహస్థం సంతానం కొరకు 
ఒక మహత్త్రరముగా యేర్పాటు చేయుబడిన యాగము. 


అందుకే యీ గృస్థాశక్రమము నాలుగాశ్రమములలో ఉత్తమమైనదిగా 
మహర్షులు నిర్ణయించారు. HS పాతివ్రత్య ధర్మము పురుషునికి ఏకపత్నీ 
వ్రతము నిర్ణయించారు. శరీరం శుక్ల శోణితాల నిర్మాణము వలననే 
జరుగుతుంది. అందువలన ఆ రెండూ పవిత్రములైన యిరువురి శరీరాలు 
ఆరోగ్యవంతాలై, శాంతితో సుఖముతో మనగలుగుతాయి. బ్రహ్మచర్యముతో 
గురుని దగ్గర సర్వ slew అభ్యసించాలి. “ఉపనీయ గురు శ్యిష్యం 
శిక్షయేత్‌ శౌచమాదితః” (మనుధర్మ శాస్త్రము). 


(బ్రహ్మచారి స్నానాద్యనుష్టానాలు క్రమముగా నిర్వహించడం. తన 
బట్టలు తానే ఉతికికొని గురుని బట్టలు కూడా ఉతికి గురు శుశ్రూష 
గావించడం పదిహేను సంవత్సరాలకు వేదమంతా ఉపనిషద్‌ వ్రతము 
చేయించాలి. తైత్తిరీయంలో దీనికి ప్రతి క్రియ ఉంది. వేదము 4 భాగాలు 
1. సంహిత 2. ఉపనిషత్తు 8. అరణ్యకము 4. బ్రాహ్మణము యివేకాక 
వివాహాదులకు ఉపయోగించు మంత్రాలన్నీ వేరొక (గంథంలో ఉంటాయి. 


C6  నివాహమంతార్థం SSH] 


వివాహానికి ప్రధానాలు 


1. సమా వర్తనము : గురుకులమున సమస్త విద్యలూ సర్వ విద్యలు 
SHLD గురువు అనుమతితో వచ్చిన బ్రహ్మచారిని స్నాతకు డంటారు. 

“వేదమనూచ్య ఆచార్యో అంతే వాసినం అనుశాస్తి” 

తా॥ వేదాన్ని వల్లించిన శిష్యుని గురువు యిలా ఆజ్ఞాపించును. 

“సత్యం వద” సత్యమునే పలుకుము. 

“ధర్మం చరి ధర్మాన్ని ఆచరింపుము. 

“స్వాధ్యాయాన్‌ మా ప్రమదక” వేదాన్ని వల్లించడములో అత్యంత 
శ్రద్ధచూపు. 

“మాతృదేవోభవ” తల్లియే దైవమని తెలుసుకొమ్ము. 

“పితృదేవోభవ” తం[డ్రియే దైవమని తెలుసుకొమ్ము. 

“ఆచార్యదేవోభవ” గురువు దేవుడని తెలుసుకొమ్ము. 

“ఆతిధిదేవోభవ” అతిధే దైవమని తెలుసుకొమ్ము. 

“యాని అస్మా అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని” 
మాయందుగల మంచినడవడి యేది ఉందో వాటినే నీవు నేర్చికో. 

“ఏష SSS” యిది మా ఆదేశము. 

“ఏష ఉపదేశ” యిది మా ఉపదేశము. 


యిలా బ్రహ్మచారి సర్వశాగస్తార్థ వినోదియెన శిష్యునకు ఆచార్యుడు 
హృదయ పూర్వకముగా ఉపదేశించి, పై విషయాలన్నీ తూచా తప్పకుండా 
జీవితాంతం ఆచరింపమని శాసిస్తాడు కూడా! 


(బ్రహ్మచారిని “కాశీకి పంపుట” అనే రూపంలో కన్యాదాత మంచి 
వరుని చూసి తన కుమార్తెను అగ్ని భగవానుని సాక్షిగా వివాహం గావించు 
కొమ్మని Sore. 


వధూవరు లిద్దరూ మంగళ స్నానాదు లాచరిస్తారు. విఘ్నేశ్వరుని 
పూజ వరుడు, వధువు మంగళ గౌరీ పూజను వివాహాన్ని ముందుగా 
జరిపించి బ్రహ్మ సశాగ్రీయంగా జరిపిస్తాడు. 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


_—— L$ 
సుముహూర్తం తరువాత దర్భలతో వరుడు కన్య కనుబొమ్మల 
మధ్య స్పృశించి గృహలక్ష్మీ ఘన సంసాభాన్ని గావిస్తారు. 


ఓం కేశవాయ స్వాహా ఓం వాసుదేవాయ నమః 


ఓం నారాయణాయ స్వాహా ఓం ప్రద్యుమ్నాయ నమః 
ఓం మాధవాయ స్వాహా ఓం అనిరుదాయ నమః 
ఓం విష్ణువే నమః Aiea 

oR కి ఓం పురుషోత్తమాయ నమః 


ఓం మధుసూదనాయ నమః 
ఓం (త్రివిక్రమాయ నమః 
ఓం వామనాయ నమః 


ఓం అధోక్షజాయ నమః 
ఓం నార సింహాయ నమః 


కర శ్రీధరాయ నమః &0 అచ్యుతాయ నమః 
ఓం హృషీకేశాయ నమః ఓం ae నమః 
ఓం పద్మనాభాయ నమః ఓం ఉబం(గదాయ నమః 
ఓం దామోదరాయ నమః ఓం హరయే నమః 

ఓం సంకర్షనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః 


పృథివ్యాః, మేరో Hg: బుషిః, కూర్మో దేవతా, సుతలా ఛందః, 
ఆసనే వినియోగః 

ప్రణవస్య పరబ్రహ్మా బుషిః పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ 
ప్రాణాయామే వినియోగః 


ఏడు వ్యాహృతులు మొదలు చెప్పి బొటన BOS కుడివైపు ముక్కును 
మూసి ఎడమ ముక్కుతో గాలిని తీయాలి. 

ఏడు వ్యాహృతులు - ఓం భూః, ఓం భువ ఓం సువ ఓం 
మహః ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. 


2] 
- సర్వకార్య విజయ ఆయువు - ఆరోగ్య ఐశ్వర్యాలు పెంపొందుటకు; 
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం = ధర్మ అర్థ 
- కామ - మోక్షాలు మానవుని ప్రయోజనము కొరకు 
సమస్త మంగళా వ్యాప్యర్థం (బ్రహ్మచర్య వప్రతలోప ప్రాయశ్చిత్తం 
కరిష్యే = సకల శుభాలందడానికి; (బ్రహ్మచర్య వ్రతమున యేదేని 
లోపమున్న్య ప్రాయశ్చిత్తము చేసికొందును. 


యీ సంకల్పము అనంతరం సభవారికి నమస్కరించాలి. 


సువర్ణ మణి భూషణాలు దాల్లుట 


యీ దిగువ గల మహా మం|[త్రాలను చదువుతూ మణిహారాలు 
దాల్చాలి. 


ఆయుష్యం, వర్యసం రాయస్వోష మౌద్విదం = ఆయువు, కాంతి 
కలిగించునదీ, ధనము శరీర పుష్టిని, సంపదల నిడునది; 


ఇదం హిరణ్యం వర్చస్వ జైత్రాయా మాం = యీ బంగారము 
కాంతీ, విజయము కలిగించుటకు నా యందుండు గాక! 


ఉచ్చైర్వాజీ పృతనాషాట్‌ సభాసాహం ధనంజయం సర్వాన్‌ సమగ్రా 
బుద్ధయా హిరణ్యేస్మిం త్వమాహితాః = యీ బంగార మందు యుద్దమున 
విజయము, సభలో వాక్సటిమ, ధనమూ, అన్ని విధాలా అభివృద్ది మంచి 
వేగముతో DAS. 

BS మహం హిరణ్య స్వపితుర్నా మేవ జగ్రభ = పితృదేవుని 
నామమువలె హిరణ్య కిరణాన్ని నేను తీసికొందునుగాక! 

లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖేతయా మా మిండ్ర Some = ఓ మ 
హేంద్రా! రాష్ట్రము వలన వచ్చిన లక్ష్మిని నాకీయుము. 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


mn 


గంధములకు మోహన్‌పబి 


~~” 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


Esa: మంత్రార్థం SSS 

యిలా గాయిక్రీ జపాన్ని గావిస్తూ, పీల్చిన గాలిని లోనిలపాలి; 
యిదే ॥కుంభకము. 

గాయికి - “ఓం తత్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో 
నః ప్రచోదయాత్‌” 

శ్రీ పరమేశ్వర BSG = శుభే శోభన ముహూర్తే = పరమేశ్వర 
ఆనందం కొరకు శుభము, శోభన ముహూర్షాన, 

అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే = ఇప్పుడున్న బ్రహ్మ యొక్క రెండవ 
పదార్థమందు; 

శ్వేత వరాహకల్పే = తెల్లని పంది చిహ్నము గల కల్పాన; 

దైవస్వత మన్వంతరే = వైవస్వతు మనువుకాలాన; 

కలియుగే ప్రధమ పాదే = కలియుగ మొదటి నాల్గవ భాగాన; 

జంబూ ద్వీపే = జంబూ ద్వీపాన; 

భరత వర్షే భరతఖండే = భారత వర్షమున, భరతఖండములో; 

మేరోః దక్షిణ దిగ్భాగే = మేరువు పర్వతానికి దక్షిణమున; 

శ్రీశెలస్య = శ్రీశైలానికి ఈశాన్య-శ్రీశైలానికి - దిక్కున 

గోదావరి నద్యో ప్రాక్తతన - గోదావరికి తూర్పున 

స్వగృహే = వసతి గృహమున; 

సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ = సమస్త దేవతలూ, బ్రాహ్మణుల 
సన్నిధిలో; 

అస్మిన్‌ వర్తమానే = ప్రస్తుతం జరుగుచున్న 


వ్యావహారిక చాం[ద్రమానే = ప్రస్తుత చాంద్ర మాసాన సంవత్సరే 
-ఆయనే-బుతౌ -మాసే-పక్షే-తిధౌవాసరే యోగే-కరణే ఏవంగుణ 
విశేషణ విశిష్టయాం -శుభతిధౌ -అస్మాకం = మాకు సకుటుంబానాం = 
కుటుంబ మందరికీ; 


క్షేమ B55 విజయ ఆయురారోగ్యైశ్వర్యాభి వృధ్యర్థం - క్షేమ, స్టిర 


E:0 వివాహామంతార్థం క 
అగ్నేః ప్రజాతం పరియద్ధిరణ్య మమృతం ae ఆధి మర్వేషు = 
అగ్ని దేవుని నుండి పుట్టి చుట్టూ తిరుగుతూ ఏ బంగారం మానవులందరిలో 
నుండి అమృతాన్ని ఇస్తుందో! 


య ఏన ద్వేదస ఇ as 588 జరామృత్యుర్భవతి యో బిభర్తి = ఏ 
బంగారం పాపాన్ని మాపి జరా మృత్యుహారియె మనలను రక్షించు చున్నదో! 


యద్వేద రాజా వరుణోయదు దేవి సరస్వతీ = దీనికిని రాజువలె 
వరుణ, దేవుడు, సరస్వతి దేవీరూపమున; 


ఇంద్రో యద్యృత్రహావేద = వృత్రాసురుని సంహరించిన వారి 
రూపాన మహేంద్రుడు తెలియుదురో 


తన్మే Sa ఆయుషా = ఆలాటి బంగారం నా తేజస్సును, 
ఆయువును కూర్చుగాక! 


నత దక్షాంసి న పిశాచా శృరంతి = రక్కశ, పిశాచాదులు యే మీ 
చేయకుండుగాక! 


కాశీ యాత్ర 


7 


చరిత బ్రహ్మ చర్యో కృత ప్రత చతుష్టయః కాశీయాత్రాం గమిష్యామి; 
అనుజ్ఞాం దేహిమే శుభాం = (బ్రహ్మ చర్యముతో, నాలుగు పవ్రతాలొనరించి 
అనంతరం కాశీయాత్ర చేయనున్నాను. నాకు శుభానుమతి నొసగండి. 
(కన్యాదాత కుమారుడీతనికి ఎదురు వచ్చి యిలా కోరాలి) సాలకారాం 
మమ సుతాం దాస్యామి, తే ద్విజః పాణిం గృహీత్వా సాగ్నిః త్వం గచ్చస్వ; 
ఆగచ్చ Boro = నా పుత్రికను సమస్తాలంకారాలతో ద్విజుడా నీకిస్తాను. 
అదేవుని సాక్షిగా ఆమె హస్తాన్ని పట్టుకొని నీవు వెళ్లుము. యిప్పుడు మా 
గృహానికి రమ్ము. యిలా కోరగా జోడు విడిచి తన సామానంతా ఉంచి 
దర్భలు తీసికొని కూర్చొనాలి. అగ్ని దేవునకు యిలా నమస్మరించాలి. 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


(= వాహ మంకార్థం SSS 


స్యృతంచమే, అస్యతం చమే BQ ఉభయం ప్రతం = నేను 
స్మరించేది; స్మరించకున్నది. 

నిందా చమే అనిందా చ మే SQ ఉభయ (Ho = నిందించినదీ, 
నిందలేనిదీ 

విద్యాచ మే అవిద్యా చ మే తన్మ ఉభయ ప్రతం = విద్య అ విద్య 

(శ్రద్ధాచమే - అ్రద్ధాచమే SY ఉభయంప్రతం = (శ్రద్ధ - (శ్రద్ద 
లేనిది; 

ప్రజ్ఞాచమే - అనిష్టం చమే తన్మ ఉభయం ప్రతం = యిష్టమగునది, 
అయిష్టమైనది. 

దత్తం చమే, అదత్తం చమే BQ ఉభయంటవ్రతం = యీ యబడినది; 
యీయడానికి వీలు లేనిది; 

అధీతం చమే అనధీతం చమే తన్మ ఉభయం॥టప్రతం = చదివినది, 
చదవనది; 

కృతం చమే, అకృతం చమే తన్మ ఉభయం(ప్రతం = చేసినట్టిది 
చేయనట్టిది. 

సత్యం చమే, అసత్యం చమే తన్మ ఉభయటప్రతం = నిజము, 
అబద్ధము; 

శ్రుతం చమే, who చమే తన్మ ఉభయంటప్రతం = వినినది, 
విననిది. 

వ్రతం చమే, అవ్రతం చమే తన్మ ఉభయంటవ్రతం = అనుష్టా 
నంగావించింది గావింపనది యీపైవన్నీ నాకు తప్పని వ్రతాలు. యీ 


జంటలలో గల మంచివాటిని ఆచరించి, చెడ్డవి విడిచి వ్రతాన్ని నేను 
ఆచరిస్తాను. 


(వాహ మంక్రార్థం EI 
అసపిండాం = సోదరుల వరుసగల మగవారి కుటుంబాన జన్మించినది 
అగోత్రజాం = సగోత్రము కానిదానిని 
మాతృతః,పితృతః, చశ్వశు మాత్ఫపుత్రీభావ మనాపన్నాం = తల్లి 

వారలు,సోదరి, తల్లి కూతురు వరసలు కానిదానిని 


నివృత్తేవి సాపిండిథే = సోదర వర్గపు బుషలాదులు 
లేకపోయిననూ తధావిధాయ; భార్యాయాఃస్వసురపత్యం = అటువంటి 
సోదరీ సంతానముకాని 

పితృవ్య పత్న్యాస్వసారం = తండ్రి వరుసగనున్న భార్యల సోదరిని 

తథా సపత్నీమాతుః తయో రపత్యంచహిత్వా = సవతి తల్లి వైపున, 
అలాంటి వావిగల వారి సంతానాన్ని వీడి, 


అపూర్ణదశవర్నా = పది సంవత్సరాలు రానిదానిని 
కన్యాముద్వహేత్‌ = కన్యను వివాహం చేసుకోవాలి. 


యీ మహా సంకల్పాన్ని తప్పక చెప్పితీరాలి. 

అథ అనంత వీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య 
= అనంత మహాశక్తి గల భగవానుడు, మహాపురుషులు శ్రీ 
ఆదినారాయణుని యొక్క 


అచింత్యాపరిమిత శక్యా బ్రియమాణస్య = ఊహకందని, అపరిమితమైన 
శక్తిచే భరించుచున్న. 


మహాజలౌఘస్య మధ్యే = గొప్ప సముద్ర మధ్యమున 
పరిభ్రమమాణాంనాం = తిరుగుచున్న 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


mn 


గంధములకు మోహన్‌పబి 


Vw 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E12 వివాహమంత్రార్థం ద 


యజ్లోపవీతాన్ని ధరించడం 


న నక్తం స్నాయాం = చీకటిలో స్నానము చేయను. 
న నగ్నః సాయాం = బట్టలేకుండా స్నానము చేయను. 


న Smo శ్రియం ఈ క్షేయం అన్యత్రమైధునాత్‌ = ధర్మపత్నితో 
కలసినప్పుడు కాక స్త్రీని వస్రము లేకుండా చూడను. 


వర్షతి నాధావేయం = వర్షములో తడియను. 
న వృక్షమారోహేయం = BOS. 
న కూపమవరోహేయం = నూతిలో దిగను. 


న బాహుభ్యాం నదీం తరేయం = నదిని ఈదుకొని దాటను. 
న సంశయ మభ్యాపద్యేయం = ప్రమాదాలలోనికి వెళ్లను. 


యిలా స్నాతకుడు గురుదేవునికి ప్రమాణ మొనరించి శ్రీ 
గురువునామాన్ని మూడుమారులు హృదయపూర్వకముగా ధ్యానించి 


హే! వాసుదేవా, గార్డస్థ్యం వత్స్యామో భోః = ఓ వాసుదేవా 
మహానుభావా! నేనింక నీయాజ్ఞను గృహస్థాశ్రమమును స్వీకరింతును. 


లక్షణ్యోవరో = మంచి లక్షణములు గలవరుడు 
లక్షణవతీం = సాముద్రిక సలక్షణవతిని 
యవీయసీం = మంచి శరీరముగలదానిని 
భ్రాతృమతీం = సోదరులు, అక్క చెల్లెళ్లు గలదానిని 


Eu SS ద 
అనేకకోటి (బ్రహ్మాండానాంవఏకతమే = ISS (బ్రహ్మాండము లందు 
ఒకేదానిలో 


వ్యక్తా = వ్యక్తమైన 

మహదహంకార పృధివ్యాప్తేజో వాయ్వాకాశా ద్యావరణైః ఆవృతే = వ్యక్తమై, 
వ్యక్తముకానిదైన మహత్తు, అహంకారము భూమి, తేజము, వాయువు, 
ఆకాశము మొదలైన ఆవరణలతో కప్పబడిన 


అస్మిన్‌ మహతి బ్రహ్మాండ ఖండయోః మధ్యే=మహా బ్రహ్మాండ తునుక 
మధ్యలో 

ఆధార శక్తి, శ్రీకూర్మ, వరాహ, వైష్ణవానంత,నాగ, శేషతక్షకాష్టదిగ్గజో పరి 
ప్రతిష్టితే = ఆధారశక్తి శ్రీకూర్మము, వరాహము, వైష్టవము, అనంత, 
నాగ, శేష, తక్షక, ఎనిమిదిదిగ్గజాలు, అనే యీశక్తులకు పైన నిలిచినట్టి, 


అతల,వితల,సుతల,తలాతల,రసాతల,మహాతల,పాతాళ సప్తలోకానాం 
ఉపరితలే = అతలము మొదలు క్రింది లోకాలు యేడూూ; 
భూర్భువ,స్సువ,ర్మహ,ర్ణన,స్తప,స త్యమితిసప్తలో కానాం,అధోభాగే = 
భూలోకము నుండి పై లోకాలు ఏడును క్రింది ఉన్నవిగను; 
చక్రవాళశైల మధ్యగత మహాసుమేరోః సహగస్రశిభఖారానువర్తిని, 
మహానాళాయ మాన ఫణిరాజ రాజస్య, శేషస్య,సహ(స్రఫణా మణి 
మణిమండల మండితే = చక్రవాళ పర్వతము మధ్యలో మేరుగిరి శిఖరాల 
చుట్టచుట్టి నాళము లాగున్న సర్పరాజు శేషుని వేయి పడగల మణుల 
మధ్య అలంకరింపబడ్డ; 


ఐరావతి,పుండరీక,వామన,కుముదంజన, పుష్పదంత, సార్వభౌమ, 
సుప్రతీకాఖ్యాష్టకదిగ్గంతి శూడాదండోత్తంభితే = ఐరావతాది అష్టదిగ్గజాలు 
తొండాలతో యెత్తగా నిలిచియున్న; 


అమరావతి, అశోకవతి, అంభో వతి శైవతి,సిద్ధవతి, సాధ్యవతి,గాంధర్వవతి, 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


వాహ మంక్రార్థం 153 
అలకావతి ఇతి అష్టాపుణ్యపురీ విరాజితే = అమరావతి మొదలైన 
అష్టపురాలతో వెలుగుచున్న్య 


ఇంద్రాగ్నియమని ams వరుణ,వాయు,కుబేర యీశాన అష్టదిక్సాల 
పరిపాలితే = ఇంద్రాది ఎనిమిది దిక్కుల అధిపతులు పాలించునట్టి; 


మహేంద్ర,మలయ,స హ్యాశక్తి,హిమవత్‌,బుక్సవత్‌, వింధ్య, 
పారియాత్ర, సప్తకులాచల, మతంగ, హిరణ్యశ్ళంగ, మాల్యవత్‌, కిష్మింధ 
బుష్య శృంగాఖ్య లోకాల లోక అచల పంచ మహానగాధిష్టితే = 
మహేంధ్రాది గిరికులా యేడింటి చేత నున్నట్టిదియు; 


రామ-శిబి-రంతి-గయ-అంగ-సుహోత-పృథు-మాధాతృ-యయాతి 
-మరుత్‌-దిలీప-భరత-అంబరీష-శశి బిందు -భగీరథ-పరశురామ - ఇతి 
షోక్షడశ మహారాజైః పరిపాలితే = శ్రీరాముడు మొదలగు పదునార్గురు 
మహారాజులచే పాలింపబడినట్టి; 


కార్తవీర్య, సగర, పురూరవ, పురుకుత్స, నల, హరి శృం ద్రాదిషట్బ క్రవర్తిభిః 
= కార్తవీర్యార్డునుడు మొదలైన ఆరుగురు చక్రవర్తులచే నున్చట్టి; 


అంగ-వంగ-కలింగ-కాళశ్మీర-కాంభోజ-సౌంవీర-సౌరాష్ట్ర-మహారాష్ట 
-మగధ-మాళవ-నేపాళ-కేరళ-చోళ-పాంచాల-గౌడ-మళయాళ- 
సింహళ -ద్రావిడ -కర్ణాటక-నాట -కర్వాటి -మార్వాటి -పానాట-వాట- 
Pods -Dl05 -wols -హూణ-దశార్డవ-భోజ -కుకురు -కురు - 
గాంధార -విదర్భ -విదేహ-బాహ్లాక-బర్బర -కేకయ-కోసల-కుంతల- 
కిరాత-శూరసేన-నేవన-కోంకణ-టెంకణ -మత్సు-మదద్ర-పార్వ్వ- 
ఘూర్జర-యవన-జాలఅంధక-సాళ్వ-చేది -సింధూవత్యాది అనేక విశేష 
దేశభాషా భూమిపాలకచి(త్రితే = wot మొదలైన దేశాల పరిపాలించు 
వారున్నట్టి; 

భాగీరథీ -గౌతమి -నర్మదా-యమునా-సరస్వతీ -కృష్ణవేణి-బహుదా- 
భగీరథీ-తుంగ-భద్ర-రేణుకా-మలాప హోరీ -కావేరీ - కృతమాలా- 


[=== వివాహ మంత్రార్థం 
భరతవర్షే = భారత వర్షములో; 


వివిధ సురతరు క్రీడా విరాజమాన దశదిశా బహుళ పరిమళ 
పటల (భ్రమర Sposrd నికర కరంబిత కలకంఠ కూజిత - Hard 38 
So ముఖరీకృత విజిత సారస్వత స్వన తరుషండ మండితే = బహుకల్ప 
వృక్షాలతో విహారంతో పది దిక్కుల కొమ్మలందు పరీమళములను [గోలు 
తుమ్మెదల రుంకారాలతో కోకిల కూజితాలతో అందమంది నెమిళ్ల కేకలతో 
ప్రతి ధ్వని గావింపబడి విజయము వైన అక్షర ధ్వనులతో వృక్షముల 
గుబురులున్నట్టి; 

అతుల విమల సత్మల PS కల్పతరుచ్చాయా విన్యస్త దేదేష్యమాన 
రత్న సింహాసనస్య ఉపరిస్థితి యంత్రరాశేః శిఖీకృత ద్విజపతా కాయుత 
యోజనోన్నత కదంబ వృక్ష దీపితస్య మందారస్య ప్రాంతే = సాటిలేని 
నిర్మల స్వర్ణకాంతి గల చెట్ల నీడల యందు నిల్చి, కాంతులు వెదజల్లు 
రత్న సింహాసనమైయున్న యంకహ్రపై పదునాలుగు కాంతులు గల 
జెండాలుతో పదివేల యోజనాలు పొడవు గల కడిమి వృక్షాలతో వెలుగు 
కల్పకము దగ్గర; 

భరత ఖండే = భరత ఖండమందు; 

ఇదానీంతర వర్తమానస్య అస్య(బ్రహ్మణః శత పరిమితస్య ఆయుషో 
పూర్వార్థం పంచాశర్గత వతి = ఇప్పుడున్న (బ్రహ్మ యొక్క నూరు వత్సరాల 
ఆయువునందు మొదటి సగము ఏబది సంవత్సరములు గడచిపో; 

అధ ద్వితీయ పరార్థే (ప్రథమ $3, ప్రథమ మాసే ప్రథమ పక్షే 
(Sabo అహని = రెండవ సగములో మొదటి వత్సరాన మొదటి మాసాన 
- మొదటి పక్షాన - మొదటి దినాన; 

త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్‌ విఘటికా గత ఏష ద్విఘటి 
కాయాం = పదమూడు గడియల నలువది రెండు విఘడియలు జరుగగా 
ఆపై విఘడియ యందు; 


173] 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


mn 


గంధములకు మోహన్‌పబి 


Vw 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E16 వివాహ మంత్రార్థం | 
తామ్రుపర్టీ -విశోకా-కౌశికీ -గండకీ-విచిత్రకా-వ శిష్ట-పువరా -కాశ్యపి - 
సరయూ-సర్వపాపః-కుశావతీ -ఫల్లుణీ -రేవా-కరతో యా-పుణ్యతాది 
అనేక పుణ్యనదీ పవిత్రతే = భాగీరథీ మొదలైన పవిత్రనదుల Sind 
పుణ్యముగనినట్టి; 


అయోధ్యా-మధురా-మాయా-కాశీ-కాంచీ-అవంతికా -ద్వారవతీతి 
సప్త పుణ్య పురీవిరాజితే = అయోధ్యా మొదలైన పుణ్యక్షేత్ర సప్తకముతో 
DES; 
స్వామి DAs So సహిత శేషాచల నగర గుల్మలద్వయ సహిత 
శ్రీశైలాది Heys పుణ్యాచలాధి ష్టితే = స్వామి పుష్కరిణిలో ఉన్న 
శేషశైలాదులు పుణ్యతీర్థాలుతో కూడినట్టి; 


eh 


ODP -ప్రక్ష-శాల్శ్మల -కుశ-క్రొంచ-శాక-పుష్కరాఖ్య సప్త ద్వీప 
దీపితే = జంబూద్వీపము కాగల సప్తద్వీపములచే వెలిగినట్టి; 

ప్రత్యేకం నవసహ(స్రయోజనవిస్త కే = ప్రత్యేకముగా తొమ్మిది వేల 
యోజనాల విస్తీర్ణమున్నట్టి; 

భారత -కింపురుష-ఇలావృత -కురు-భద్రాశ్వ-రమణక-హిరణ్యక- 
కేతుమాలా-వరాఖ్యా ఇతి నవఖాండమండితే = భారతఖండము మొదలు 
నవఖండాలతో యొప్పినట్టి; 


దండక-వింధ్యక-చంపక-బదరిక-నహుష-నైమిశ-దై్వైత-గుహా - 
దేవదారు-శ్వేతాఖ్యా ఇతి దశారణ్యయాతే= దండకారణ్యము మొదలైన 
దశ అరణ్యాలతో కూడియున్నట్టి; 

పంచాశత్నోటి విస్తీర్ణ భూమండలే = ఏబది కోట్ల విస్తీర్ణ భూమండల 
మున్నట్టి; 

లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే = లక్షయోజనాల (యోజనమగా 
10 మైళ్లు విస్తీర్ణము గల జంబూ ద్వీప మున్నట్టి; 


Ev వివాహ మంత్రార్థం ద] 
ప్రథమ ప్రాణా యామకాలే = మొదటి ప్రాణగతి యొక్క విస్తార 


కాలమందు; 


పార్థివకల్ప - అనంతకల్ప - కూర్మకల్ప - శ్వేతవరాహకల్ప - 
ప్రళయ కల్ప - HS) - సావిత్రీ కల్పానాం అన్తర్వర్తి శ్వేత వరాహ 
$F) = పార్థివ కల్పము మొదలైన తొమ్మిదింటిలో ఒకటవ శ్వేత వరాహ 
కల్పమున; 


స్వాయంభువ - స్థారోచిష - ఉత్తమ - తామస - దైవత - 
WS - వైవస్వత - సూర్య - అగ్ని - బ్రహ్మ - రుద్ర - దక్ష - రౌచ 
- భౌచ్య - HHS మన్వంతరాణాం అంతః పరిగణిత SH సంఖ్యాక 
వైవస్వత మన్వంతరే = స్వాయంభువ మనువు దగ్గర నుండి పదునలుగురు 
మనువుల అంతరమందు ఏడవ మనువు వైవస్వతుని మన్వంతరాన; 


శ్రీమదాది విష్ణోః మత్స్యః - కూర్మ - వరాహ - నారసింహ - 
వామన - భార్గవ - రాఘవ - కృష్ణ ~ బౌద్ధ - 3d) దశావతారాణాం 
మధ్యే పరిగణిత నవమ సంఖ్యాక శాలివాహన శకే = శ్రీ ఆది విష్ణువు 
మత్స్యావతారము, మొదలైన దశావతారాల్లో తొమ్మిదవ బుద్ధావతారాన; 


యుధిష్టిర - విక్రమార్మ - శాలివాహన - విజయాభినందన - 
నాగార్జున - కృల్యాజ్య షట్‌ శకపురుష మధ్యే పరిగణిత తార్తీయ సంఖ్యాక 
శాలివాహన శకే = యుధిష్టిర శకము నుండి ఆరుశకాలతో మూడవది 
శాలి వాహన శకమున; 


ఇదానీంతన అష్టావింశ న్మహా యుగే = ప్రస్తుతము జరుగు ఇరువది 
యెనిమిది వేల సంత్సర పరిమితి గల కృత యుగము తరువాత; 


అష్టావింశ త్సహగస్రాన్విత సప్తదశ లక్షయుత కృతయుగేయాతే = 
పదునేడు లక్షల యిరువది యెనిమిది వేల సంవత్సరాల పరిమితి గల 
కృతయుగము తరువాత; 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


=== re 193] 
పుజ్బవతి సహగస్రాన్విత ద్వాదశ ogra యుక్త Se యుగే యాతే 
= పదిరెండు లక్షల తొంబది యారు వేల సంవత్సరాలు గల త్రేతాయుగము 
తరువాత; 
చతుష్షష్టి సహగస్రాన్విత అష్ట లక్షాబ్ద సహితే ద్వాపర యుగే యాతే 
= ఎనిమిది లక్షల అరువతి నాలుగు వేల వత్సరాలు గల ద్వాపర యుగము 
తరువాత; 


ద్వాత్రింశ త్సహగ్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే = నాలుగు లక్షల 
ముప్పది రెండు వేల వత్సరాలు గల కలియుగ మందు; 

ప్రథమ పాదే = మొదటి పాదమందు; 

జంబూ ద్వీపే - భరత వర్నే - భరత ఖండే - మేరోః దక్షిణ 
దిగ్భాగే = జంబూ ద్వీపాన - భారత SS - భరత ఖండాన - మేరు 
పర్వతానికి దక్షిణ దిక్కున; 

శ్రీశెలస్య ఈశాన్య ప్రదేశే = శ్రీశైలానికి ఈశాన్యములో - మధ్యదేశే 
శోభనగృ్భహే = నదుల మధ్య భాగాన శుభగ్భహాన; 

సమస్త దేవవతా బ్రాహ్మణ సన్నిధౌ = సమస్త దేవతల బ్రహ్మణ్యుల 
సాన్నిధ్యమందు; 

అస్మిన్‌ వర్తమాన్‌ వ్యావహారిక చాంద్రమానేన = ఇప్పుడు నడుస్తున్న 
చాం[ద్రమాన మందు; 

సంవత్సర - అయనే - aw - మాసే - పక్షే - తిథౌ - వాసరే 
శుభ నక్షత్రే - శుభయోగే - శుభకరణే = వత్సరం మొదలగు శుభకరణాన; 

వింగుణ విశేషణ విశిష్టా యాం సుముహూర్తే - సులగ్నే = oor 
గుణాలతో Ko సుముహూర్తాన - మంచి లగ్నాన; 

అహంతు అనాది అ విద్యా వాసనయా - అస్మిన్‌ సంసారే విచితాభి 
ర్విచిత్రాసు యోనిషు పునః పున రనేకధా జనిత్వా = అనాదిగా అ విద్యచే 


=== వాహ మంక్రార్థం 213] 
వరుసగా పేర్వగా నున్న సంవత్సరాలను వేయితో గుణింపగా వచ్చిన 


వత్సరాలు జరిగిన తరువాత ఒక్కొక్క ఇసుక రేణువు తీసివేస్తూ రాగా ఆ 
రేణువులు తీసివేసినంత కాలము బ్రహ్మలోకాన నివాసానికి; 


BS: సూర్యమండల పర్యంతం కృతరాశేః వర్షసహగ్రావసానే ఏకైక 
తిలాపకర్ష్న క్రమేణ సర్వరాశి అపకర్ష సమ్మిత కాలే బ్రహ్మలోక నివాస 
సిద్ధ్వర్థీం = భాను మండలము వరకూ నువ్వు గింజలను వరుసగా చేర్చ 
వచ్చిన రాశిని వేయిచేత గుణింపగా వచ్చిన వత్సరాలు తరువాత మరల 
ఒక్ళొక్క నువు గింజను తీయడానికి వలసినంత కాలము (బ్రహ్మలోకాన 
నివసించుటకు; 


యవై గ్రహమండల పర్యంతం కృతరాశేః వర్ష సహగస్రావసానే ఏకైక 
యవాపకర్ష సమ్మిత కాలే (బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం = (గ్రహమండల 
పర్య్వ్యయంతము వరకును సన్నని గోధుమ గింజలను వరుసగా పేర్చగా 
ఆరాశిని వేయిచేత గుణింపగా వచ్చే సంవత్సరాలు జరిగిపోయిన తరువాత 
ఆ గింజలను e888 తీయగా యెంత కాలమగునో అంతకాలము 
బ్రహ్మలోకాన వసించుటకుగాను; 


SAS sod: నక్షత్ర మండల పర్యంతం HS రాశేః వర్ష సహగస్రా 
వసానే ఏకైక లోమాపకర్ష క్రమేణ సర్వరాశి GHEY, సమ్మిత కాలే బ్రహ్మలోక 
నివాస సిద్ధ్యర్థం = నక్షత్ర మండలము పర్యనము ఎద్దుతోక వెంట్రుకలు 
పేర్చగా వచ్చే రాశిని వేయిచే గుణింపగా వచ్చే వత్సరాలు అయిపోయిన 
వెనుక ఒక్కొక్క వెంట్రుకలను వేరుచేయుటకు ఎంతకాలము పడుతుందో 
అంతకాలము బ్రహ్మలోకాన ఉండడానికి; 


త్రిగుజీ కృత - అగ్నిష్టోమ అతిరాత్ర - ఆప్తోర్యామ - సాంతసన 
- వాజపేయ - పౌండరీక - అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫలా వాహ్త్యర్థం 
= why Prin మొదలగు నూరు విధ యజ్ఞాలలో; ఒక్కొకటి మాడుసార్లు 
గావించే ఫలాన్ని పొందడానికి; 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


Ton) 


గంధములకు మోహన్‌పబి 


Vw 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E20 SS క] 
యీ సంసారాన విచిత్రమగు శరీరాలతో మరల మరల జన్మిస్తూ; 


కేనవా కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్‌ వంశే జాతస్యనా మధేయస్య 
= ఏదో SHES ప్రస్తుతం యీ వంశాన జన్మించి ar నామము గల 

మమ జన్మాభ్యాసాత్‌ జన్మ ప్రభృతి ఏతత్‌ క్షణ పర్యంతం మధ్యే 
వర్తిని కావే = నా జన్మ వాసన వలన జన్మించినది మొదలు యిప్పటి 
దాకా జరుగు కాలాన; 


సంభా వితానాం పాపానాం వాక్వాణి పాద పాయూప స్థానాం 
పంచానాం కర్మేం[ద్రియాణాం = చేసిన పాపాల వాక్కు మొదలైన 
కర్మేంద్రియాల యొక్కయు; 


త్వక్షక్లు శ్రోత్ర జిహ్వా ప్రాణాం పంచానాం జ్ఞానేంద్రి యాణాం = 
చర్మము మొదలు గాగల జ్ఞానేంద్రియాల యొక్క; 


ఏతేషాం (ప్రేతకస్య = వీటిని ముందుకు త్రోయు 

అంతః కరణైః సగోచరైః = సూస్తున్న అంతః కరణాలచే; 

సంబంధే సతి = సంబంధించగా; 

సంభావిత = సంకల్పింప బడ్డ; 

సకల పాప నివృత్తి ద్వారా = అన్ని పాపాలు పోవుట వలన; 

శ్రీ లక్ష్మీ నారాయణ, ప్రీత్యర్థం =8 లక్ష్మీ నారాయణుల సం ప్రీతికి. 

సాలాకృత = సకల అలంకారాలతో; 

స హిరణ్యోదక = స్వర్ణంతో నీటితో నున్న 

కన్యాదాన మహం కరిష్యే = కన్యను ఆదానము చేయుచున్నాను. 

గంగా వాలుకాభిః సప్తర్షి మండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్తా 
వసానే ఏకైక వాలు కాపకర్ష క్రమేణ సర్వరాశి అపకర్ష సమ్మిత కాలే 
బ్రహ్మలోకే నివాస RG spo = రేణువులతో సప్తర్షి మండలముదాకా 


Ez వివాహమంత్రార్థం అ] 
మయా సహదశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం 
పితాణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం = వైనుక 
పదితరాలు - ముందు పదితరాలు నా వంశస్థులు పితరులు నరకమున 
తరించడానికి [OSE SS శాశ్వతముగా ఉండుటకుగాను; 


స్వగృహ్యోక్తం ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదాన మహం 
కరిష్యే = మా వంశస్తులు ప్రకారము నీరముతో అలంకరింపబడి - 
బంగారముతో యీయబడ్డ కన్యను దానము చేయుదును గాక! 


&é 


శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపస్య వరస్య ఇదమాసనం = శ్రీ of 
నారాయణ రూపుడగు వరునకు యిదిగో ఆసనం; 


శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూప వర ఉభాభ్యాం ఇదం పాద్యం = శ్రీ 
లక్ష్మీ నారాయణ స్వరూపుడగు వరా! నీ పాదాలకు యిదిగో పాద్యం; 


నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే సహగ్ర పాడాక్షి శిరోరు 
బాహవే సహస్ర PR పురుషాయ శాశ్వతే సహస్ర కోటీ యుగధారిణే 
నమః = అనంతునికి, సహస్ర రూపునకు వేయిపాదాలున్న args - 
వేయి నేత్రాలు - వేయితలలు - వేయి తొడలు - వేయి చేతులు - 
వేయి నామాలు ఉన్నవారికి - కిరీటమున్న వానికి, శాశ్వత పురుషునకు 
నమస్సులు; 

శ్రీ లక్ష్మీనారాయణ వర అమీగంధా = శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప 
డవగు వరుడా! యిదిగో సుగంధ ద్రవ్యాలు; 


అలంకా wor ఇమే అక్షతాః సంతు అక్షతాః = అలంకారానికి 
యీయబడిన యీ అక్షతలు నీకు అక్షయ సుఖాల నందించుగాక! 


సకలారాధనైః శోభనోస్తు = అన్ని పూజలచేత నీవు శోభింతువు 
గాక! 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


= వివాహ మంక్రార్థం 


వరుని పాదాలు కడుగుట 


దక్షిణ పాదం అవనే నిజే అస్మిన్‌ రాష్ట్ర మింద్రియా GaN = 
నీకుడి పాదం మహేంద్రుని అంశగా నారాష్ట్రంలో ధరిస్తున్నాను. (అలాగని 
వరుని కుడిపాదం కన్యాదానం చేసిన వారు కడగాలి) 


సవ్యం పాద మవనే నిజే అస్మిన్‌ రాష్ట్రే ఇంద్రియం వర్ణయామ = 
నీ వామపాదాన్ని నారాష్టాన్ని ఇంద్రుని అంశగా వరల చేస్తున్నాను; 
(ఎడమకాలు కడగాలి); 


పూర్వ మన్యం అపరమన్యం పాదావనే నిజేదేవా Pars bars 
అభయస్య అవరుధ్యై ఆపః పాదావనే జనేర్‌ ద్విషంత నిర్ణహంతః మే= 
మొదటి కాలు నొకటి - రెండవకాలు ఒకటి రక్షిస్తూ యీరాష్ట్ర దేవతలు 
అభయ మిచ్చునుగాక? 


ఆపః పాదావనే జనేర్‌ ద్విషంత నిర్ణహంతు Ss = op కాళ్ళను 
రక్షించు దేవతలను స్తుతించి నీ జలము నా శత్రువులను పూర్తిగా 
కాల్చుగాక! 


(యిలాగని రెండు పాదాలూ కడగాలి) 


వరునికి అర్హ పాదాదులిచ్చుట 


“వర ఇద మర్హ్యం” = “వరుడా! అర్థ్యమిదిగో!” అని మూడుమారులు 
అని ఆతని దోసిలందు నీరు పోయాలి; 


“ఇదం ఆచమనీయం” = “ఇదిగో ఆచమన జలము” అని వరుని 
హస్తమున మూడు మారులు ఉంచాలి; 

“అమృతోపస్తరణ మసి” = “అమృతాన్ని యిచ్చువారు మీరు” అని 
నీటినని త్రాగి వరుడు రెండు మారులు ఆచమనీయం గావించాలి; 


(ద వివాహ మంక్రార్థం 253] 


వధూవరుల మూడు తరాల ప్రవర చెప్పాలి. నీళ్లతో కన్యను వరుని 
హస్తమున ధారపోయిలి. యీ solo చెప్పాలి. 


తుభ్యం ప్రజా సహత్వ ధర్మభ్యః ప్రతి పాదయామి = సంతానం 
మొదలైన ధర్మకర్శలు గావింప యీమెను నీకు యిచ్చుచున్నాను; 


కన్యాదాత “వృణజీధ్వం” కన్యాదాత “వరింపవలసింది” అని పలకాలి; 
వరుడు “వృణీమహే” “వరించుచూన్నాను” అనాలి. 
carer యిద్దరూ మూడుసారులు పలుకాలి. 


వరుడు : అశ్వినో ర్భాహుభ్యాం - పూష్ణో హస్తాభ్యాం ప్రతి గృహ్లామి 
= అశ్వనీ దేవతల హస్తాలచేత - పూష చేతులతో యీ కన్యను నేను 
తీసికొనుచున్నాను; 


రాజాత్వా వరుణచే నయతు = వరుణ రాజు నిన్ను కొనువచ్చుగాక! 


చేవ 688 ప్రజాపతయే కన్యాం = ఓ దక్షిణ దేవీ! ప్రజాపతి 
వ్రతముకు యీ కన్యను పరి(గ్రహించు చున్నాను; 


వయో దాత్రే మయోమహ్యాం అస్తు ప్రతి గృహీత్వే = కన్యాదాతకు 
నాకూ బంధుత్వం అమరుగాక; 


ఇదం కస్మా ఆదాత్‌ కామః కామాయ = యీమెను నాకెవరిచ్చారు? 
కాముడు కామానికి ఇచ్చాడు; 


కామోదాతా = యిచ్చినావాడూ కాముడే; 

కామః ప్రతి గ్రహీతా = పుచ్చుకున్నవాడూ కాముడే!; 
కామం సముద్ర మావిశ = కామ సాగరాన దిగుము; 
కామేన త్వా ప్రతి గృహ్లామి = కోరిక చేత నిన్ను వరించాడు; 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి, 


mn 


గంధములకు మోహన్‌పబి 


Vw 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E24 వివాహ మంత్రార్థం Fa 
శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వర! అయం తే మధుపర్మః = “శ్రీ 
లక్ష్మీనారాయణ స్వరూప వరా! యిదిగో! మధుపర్శం నీకు; అని పలికి 


కన్యాదాత వరునిచేతికి అందించాలి. యీ మంత్రాన్ని చెప్పాలి. 


దేవస్య త్వా సవితుః ప్రసవే = దేవుడగు సవిత సృష్టిగావించడానికి; 
అశ్విన్యోః బాహుఖ్యాం = అశ్వినీ దేవతలకు కావలసిన బాహువులు; 


పూష్టే హస్తాభ్యాం” = “పూష” అనే దేవతలకు చెందిన హస్తాలు; 
ప్రతి గృహ్హామి = తీసికొనుచున్నాను. 


కన్యను యిచ్చు 


కన్యాదాత వరునితో యిలా అనాలి; 


కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం దాస్యామి = 
బ్రహ్మలోకాన నేనుండడానికి బంగారు సంపదతో DAY; 


విష్ణవే తుభ్యం బ్రహ్మలోక BARS = బంగారు ఆభరణలతో 
అలంకరింపబడిన యీ కన్యను నీకు ఇస్తున్నాను; 


విశ్వంభరః సర్వభూతాః కన్యాం ఇమాం = పితృదేవతలు ఆనందించి 
తరించడానికి యీ కన్యను; 


ప్రదాస్యామి వితాణం తారణాయవై = 
పంచభూతాలు సాక్రిగా; 

కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ WALES ప్రయత్నో2హం 
ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే = అలంకారిణి, సాధు శీలవతి యీ 
కన్యను ధర్మకామార్థము కలుగుటకు నేను సుశీలుడైన యీ వరునకు 
యిస్తున్నాను. 


యిచ్చుచున్నాను. 


[E26 వివాహమంతార్థం క 


“ఉత్తాన త్వా GOATS: ప్రతి గృహ్లాతు” = ఆంగిరసలు వచ్చి 
నిన్ను స్వీకరింతురు గాక! 


O8¢0 యిచ్చి కన్యాదాత యిలా అనాలి 


“కన్యాదాన సాద్గుణార్థం దక్షిణ్యాం తుభ్య మహం సంప్రదదే నమమ” 
= కన్యాదానం సద్గ్దుణ మవాలని నీకు యీ దక్షిణ నిస్తున్నాను. 


కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామం తుభ్య మహం సంప్రదదే 
నమమ = కన్యాదానము సద్దుణమంద సాలగ్రామము నీకిచ్చు చున్నాను; 


కన్యాదాత : ధర్మే త్వయా ఏషా నాతి చరితవ్య = ధర్మమున నీవు 
యీమెను దాటరాదు; 


వరుడు : నాతి చరామి = అతిక్రమించి చరించను; 


కన్యాదాత : అర్థే త్వయా యేషా నాతిచరితవ్య = అర్థము నందు 
కూడా యీూమెను మించి చరింపకు; 


వరుడు : నాతిచరామి = అతిక్రమించను; 


కన్యాదాత : కామే త్వయా ఏషా నాతిచరితవ్య = కామములో 
కూడా యీూమెను దాటరాదు; 


వరుడు : నాతి చరామి = అతిక్రమించను; 


వరుడు ఆచమనాదులు చేసి కల్యాణ మండపము నందు అగ్చిని 
ప్రజ్వలింప చేయాలి. మరల యిలా చెప్పాలి. 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


_ eae 273 
సకల (శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్టా నాధికార సిద్ధ్వర్థం గృహాగ్ని 

ప్రతిష్టాపనం కరిష్యే = వేద-ధర్మశాస్తాల ప్రకారం నిత్య కర్మలను 

అనుష్టింప అధికారము కలగృ్భహములో అగ్నిని ప్రతిష్టించుచున్నాను. 


మధుపర్కం 


కన్యాదాత సంకల్పం చెప్పిన తరువాత 


మయా డ్రియమాణ కన్యాదానం గత్వేన = కన్యాదానానికి 
ముందుగా; 


వరం మధుపర్మేణ పూజయిష్యే = మధుపర్మ్క SSA వరుని 
పూజిస్తాను; అని 

కూర్చం ప్రయచ్చతి = దర్భ కుచ్చుతో మధుపర్యాన్ని ఇచ్చును. 

పాద్యాన్ని యిస్తూ 

ఆపః పాద్యాః = నీటితో పాద్యమిచ్చును 


కన్యాదాత వరుని కుడిపాదాన్ని కడుగును. తనపై తీర్థాన్ని జల్లుకొని 
యిలా అనును. 


మయి మహో మయి యశో మయి ఇంద్రియం వీర్యం = తేజము 
కీర్తి - ఇంద్ర వీర్యం నాయందుండు గాక! తరువాత why మిచ్చును. 
కన్యాదాత ఆవునేతితో మోదుగ పత్రాలతో వపా హోమం చేయాలి. 


అగ్ని ప్రాశ్నాతు ప్రథమః సహి వేద యథాహవిః = అగ్ని దేవుడు 
మొదట హవిస్సును స్వీకరించుగాక! 

అనష్ట మస్మాకం కుర్వన్‌ బ్రాహ్మణో బ్రాహ్మణ్యేభ్యః స్వాహా అగ్నయ 
ఇదం నమః = [బ్రహ్మ రూపాగ్ని యీ బ్రహ్మ రూపులకు - మాకు నష్టము 
లేనట్లు చేయుగాక! అగ్ని దేవుడు దీనిని తీసికొనుగాక! అగ్నికి నమస్మారం; 


(ద వివాహ మంక్రార్థం 293] 


దేవేంద్రాణీ నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామిని వివాహం భాగ్య 
మారోగ్యం పుత్ర లాభం దేహిమే = దేవేంద్రుని పట్టమహిషీ! నీకు 
నమస్మారం వీరికి వివాహం - ఆరోగ్యం - సంతానం యీయుము. 


తెల్లని బియ్యాన్ని పళ్ళెములో వేసి వాటితో యింద్రుని అర్ధాంగిని 
పూజించాలి. తెల్లని బట్ట మంచి గంథముతో స్వస్తిక్‌ రూపంగా ట్రాసి 
తెరవేయాలి. తెర ఉత్తర దక్షిణ దిశలకు పెట్టాలి. బెల్లమూ,జీలకజ్బ్థ కన్య 
హస్త మందుంచి తెరకు పడమర ముఖముగా కూర్చుండ బెట్టాలి. వరునకు 
జీలకట్ట బెల్లమిచ్చి పడమర దిశముగా కూర్చుండ బెట్టాలి. 


కన్యా వరుడు యిరువురూ యిష్ట దేవతలను ప్రార్థించాలి. మంగళ 
వాద్యా నాదాలతో సుముహూర్తం వరకూ ఉండి బ్రహ్మ సూర్య సూక్షాన్ని 
పఠనగావిస్తుండగా - పుణ్యాంగనలు మంగళ గీతాలు పాడుచుండగా 
సుముహూర్త సమయాన తెరతీయాలి. వధూవరులు ఒకరి (భూమధ్యమును 
యింకొకరు చూసుకొనాలి. ఒకరి తలపై యింకొకరి హస్తముతో dose 
బెల్లం ఉంచాలి. వరుడు యీ (కింది మంత్రమును పఠించాలి. 


అభాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం QPS Qols అపుత్రఘ్నీం 
లక్ష్యం తామస్యై సవితుస్సః = వరుణా సవిత వెలుగు యీమెను 
సోదరులకు అభివృద్ధి కలిగించుము. బృహస్ఫతీ! భర్త అభివృద్ధి కలదానిగా 
చేయుదువు గాక! ఇం[ద్రా! యీమెకు పుత్ర సంతానము యూయము. 


అ ఘోర Shs అపతిఘ్ని యేధి = మంచి దృష్టితో నున్న నీవు 
సౌభాగ్య మందుదువు గాక!; 


ఉత్తర దక్షిణాలకు కాడి నుంచి దక్షిణపు దాని రంధ్రమందు నీరు 
చల్లి 


ర్‌ 


ఖే - అనసః ఖే రథః ఖే యుగస్య SOLS = ఆకాశాన పోలులేని 
రధమున్న కాడిని నడిపిన SOSA! 


కేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి. 


mn 


గంధములకు మోహన్‌పబి 


~~” 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E28 వివాహమంత్రార్థం ద] 


os వరతాం = యజము వరిల్లుగాక! 
Ey Q oY qm 


యజ్ఞస్య వృద్ధిం అను వర్పాప DBs అపి = యజ్ఞము సంవత్సర 
x Q ల o 
మంతా అభివృద్ధి గావింప్పు; 

మా కురు అపచితోహం Lays భూ యాసం = యజ్ఞాలు 
చేసిన వారిలో నేనొకడ నగుదునుగాక! నాకు సమకూర్చుము. 

Tox Bary మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసా 
ఆదిత్యానాం అమృతస్య నాభిః = గోదానమిడి యీ గోవు రుద్రుల తల్లి - 
వసువుల కూతురు - ఆదిత్యుల సోదరి - అమృతము కేంద్రము. 


ప్రణుచోచన్‌ చికితుషే జనాయ మాగాం అనాగాం = నిరపరాధిని 
అదితి యీ గోవు; 


అదితిం వధిష్ట = జనుల కోరికలు తీర్చి హింసచే యకుందువు 
గాక! 


పిబతు ఉదకం తృణాని లిత్తు = యీ ఆవు మంచి జలము (గోలి 
గడ్డిని మేయుగాక; 


కన్యాదాత వివాహానికి వచ్చిన వారందరికీ తృప్తిగా భోజనం పెట్టాలి. 


త్రైలోక్య వల్లభాం దివ్యాం గంధ మాల్యాంబరాన్ని తాం సర్వలక్షణ 
సంపన్నాం సర్వా భరణ భూషితాం ONY, మణి మాలాభిః భాసయంతీం 
దిగంతరం DAA సహగ(స్రొమ్రై సేవ్య మానా మహర్నిశం - 
తైలోకాలంకార మైనదీ= దివ్య శక్తులు గలదీ, గంధ మాలాంబ రాలుతో 
DHS, శుభ లక్షణములు Koo, సార్వా భరణో పేతో, అమూల్యాభరణో 
DS పుణ్యస్తీలచే సేవింపబడినదియూ అగు శచీదేవిని పూజింపుము. 


[E30 వివాహమంతార్థం క 


a మంగళ సూత్ర ధారణము 
. శ్రీ 


"ముందుగా సంకల్పించి - శ్రీ మంగళ దేవతకు స్వాగతించి 16 
ఉపచారాలతో మంగళ సూత్రాన్ని పూజించాలి. సభలో గల పుణ్య 
స్రీల,కవి-పండితుల చేత దానిని స్థృశింపచేయాలి. వరుడు వధువు 
గళమున “మంగళ సూత్రధారణ” గావిస్తూ యీ మంత్రాన్ని చదవాలి. 


“మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠేబధ్నామి 
సుభగే త్వం జీవ శరదశ్ళతం” = “నా బ్రతుకునకు ముఖ్యమైన యీ 
మంగళ సూత్రమును కట్టుచున్నాను. నీవు వంద సంవత్సరాలు 
(బ్రతుకుము”. 


అక్షతలు వేయుట] 6 


(బ్రహ్మ వధువు దోసిలందు అక్షతలు పోసి నెయ్యిచల్లాలి. అలాగే 
వరుని హస్తములో పోసి వధువు హస్తము క్రింద వరుని హస్తముంచి 
యీ మంత్రాన్ని చదువును. 


కపిలాన్‌ స్మారయంతు = కపలావులను తలంతుముగాక! 

బహుదేయం బాస్తు = ఎన్నో దానాలు గావింతుము గాక! 

పుణ్యం వర్థతాం = పుణ్యము వర్ధిల్లుగాక!; 

శాంతి రస్తు - పుష్టిరస్తు = శాంతి - పుష్టి వచ్చుగాక! 

ఆయుష్య మస్తు ఆరోగ్య మస్తు = ఆయురారోగ్యాలు కలుగుగాక! 

వరుడు వధువు శిరముపై అక్షతలు వేయవలెను. 

ప్రజాపతి (స్రియాం యశః Sniper రదధాత్‌ Sho = ప్రజాపతి 
వీర్య ద్వయమున స్రీయదు తన యశస్సును ధరింప చేసెను. 

వివాహంగావించిన బ్రహ్మ వధువుచే వరుని శిరమున అక్షతలు 
వేయించవలెను. వరునిచే వధువు తలపై అక్షతలు వేయించాలి. 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


_ | 
తరువాత వధూవరులిరువురూ నాలుగు మారులు పరస్పరము 
ఒకరిపై ఒకరు అక్షతలు వేసికొనాలి. 
కామేన TO ప్రతి గృహ్హామి = కామము కొరకు యీమెను చేపట్టాను. 
పురోహిత బ్రహ్మ 
కన్యా ప్రతి Has Gera కామః సమృధ్యతాం = యీ కన్యను 
వరించి సంతాన కామాన్ని నీవు తీర్తువుగాక!. 


వరుని దక్షిణ హస్తానికి వధువు యెడమ చేతికి కట్టి నాల్గవరోజు 
రాత్రి వాటిని విప్పాలి. 


వరుడు : ఆపయోః రక్ష బంధనం కరిష్యే = మా వధూవరులము 
యీ రక్షాబంధనమును కట్టుకొందుముగాక! 


పురోహిత (బ్రహ్మ వధూవరులిరువురి హస్తములకు రక్షా బంధనము 
ధరింపచేయాలి. యీ మంత్రం చదవాలి. 

బృహత్సామ కత భృత వృద్ధ సృష్టియం త్రిష్టు భౌజః శుభితం 
ఉగ్రవీరం ఇంద్ర సోమేన పేంచదశేన మధ్య మిదం వాతేన సగరేణ రక్ష 
= ఓ మహేంధ్రా 15వ సామబాధల నుండి మమ్ము రక్షించి అభివృద్ధి 
కలుగుజేయును గాక! 


అది BBS చందస్ఫుతో = వారికి శక్తి శోభ నిచ్చిసగర మంత్రముచే 
రక్షింతుముగాక! 


యీ (808 మంత్రము చదివి వధూవరుల కొంగులు ముడి 
వేయాలి. 


యీ దాంపత్య సామ్రాజ్యాన్ని దాల్చిన or వరుణుడు రాజు - 
బృహస్పతి దేవుడు - ఇంధ్రాగ్నులు నిశ్చలత్వమం కలుగజేయుదువు గాక! 


Sa mop SSS I 


కేషన్స్‌, కంక 


Ton) 


గంధములకు మోహన్‌పబి 


~~” 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు,వైద్య, మంత్రశాస్తాది 


E32 


వివాహామంత్రార్థం —$—$——} 
వివాహము Jt) 


యీ (క్రింద kl వధూవరులను పాణి(గహణము 
చేయించాలి. మొదట (స్ర్తీ కావాలన్న వరుని చూపుడు Gor నాలుగు 
See వధువు పట్టుకొన్నాలి. మొదట మగ సంతానము కావాలన్న వరుని 
బొటన GO వధువు పట్టుకొనాలి. a a 


cf al 


~ ~ 
షష 


అగ్ని హోత్రానికి దక్షిణ ముఖంగా కుడిపోపము ముందు పెట్టి 


ఉత్తరానికి గాని తూర్పునకు నడచుచు వరుడు వధువుతో నడుస్తూ- | 

ఒక పాదము - విష్ణువు నీయిష్టానికి నిన్ను అనుసరించుగాక! 
రెండవ పాదము - ఊర్ణవానికి నిన్ను అనుసరించుగాక! మూడవ పాదము 
- వ్రతానికి విష్ణువు నిన్ననుగ్రహించుగాక! నాల్గవ పాదము- ఆనంద 
శాంతికి విష్ణువు నిన్ను అనుసరించుగాక! అయిదవ పాదము యిం[ద్రియ 
పుష్టికి విష్ణువు నిన్నుసరించుగాక! ఆరవ పాదము - బుతువులకు విష్ణువు 
నిన్ననుసరించుగాక! ఏడవ పాదము - గృహ హోమ Heros విష్ణువు 
నిన్ననుసరించుగాక! 


వరుడు - యీ సప్రపదితో నీవు నాకు అర్థాంగి వగుదువుగాక! 
మనమిరువురమూ (ప్రియులమై వెలుగులీనుదుము గాక! 

వివాహము నాటిరాత్రి వధూవరులను యీవలకు తెచ్చి “యీ 
భూగోళ ధృవము; ఉత్పత్తి ధ్రువము; నీవు ధృవము (ధ్రువముగా నుందువు. 
అరుంధతి సప్తబుషులు కృత్తికలందు ప్రథమముగా యీమె పిలువబడి 
= సప్త కృత్తికలకూ వాటి కలయికను ముఖ్యముగా నడుపుతుంది. మాకు 
యీమె ఎనిమిదవది” అని చెప్పాలి. 


విద్యారణ్య స్వామి, ఫోన్‌ : (0883) 2470224 


చీ] విద్వ్యారణ్వన్వామి (బాళ్ళకవి 
కంబాల చెటువు, రాజమండ్రి. 


( aw) 3 & అ 
హని ్రజరషో 
అజంతా es ఎదురుగా, 


కోటగుమ్మం, రాజమండ్రి -1 i 
వెలరూ. 10-0 


ఆధ్యాత్మిక, జ్యోతిష, TY, Ds, మంత్రశాస్త్రాది గ్రంధములకు మోహన్‌పబ్లికేషన్స్‌, 
కోటగుమ్మం,రాజమంధడ్రి. 


